అథ ఏకోనవింశోంధ్యాయః 
సతీకల్యాణము - శివలీల 
[బహ్మూవాచ | 


కృత్వా దక్షస్సుతా దానం ,°తకం ఏ విధం దదౌ | హరాయ 
సుపసన్నశ వివిధం ధనమ్‌ || 1 


అథ శంభు ముదా గత్య సముత్తాయ కృతాంజలిః | సార్దం కమలయా 
చేదమువాచ గరుడధ్వజః || 2 


(బహ్మ ఇట్లు పలికెను - 


దక్షుడు కన్యాదానమును చెసి శివునకు అనేక వస్తువులను సారెగా 
నిచ్చి, మిక్కిలి పసన్నుడై వివిధ సంపదలను [బాహ్మణులకు 
ఇచ్చాను (1). అపుడు గరుడధ్వజుడగు విష్ణువు లక్షీ,దేవితో గూడి 
సివుని వద్దకు వచ్చి దోసిలియొగి ఇట్లు పలికెను (2). 


విష్ణురువాచ | 


దేవదేవ మహాదేవ కరుణా సాగర ప్రభో | త్వం పితా జగతాం తాత 
సతీ మాతాఖిలనస్య చ || 3 


యువాం లీలావతారౌ వై సతాం క్షేమాయ సర్వదా | ఖలానాం 
నిగహారాయ (పతిరేషా సనాతనీ || 4 


స్నెగ నీలాంజన శ్యామ శోభయా శోభ**4సే హర | దాకాయణా యథా 
చహం ప్రతిలోమేన పద్మయా || 5 


దేవానాం వా నృణాం రక్షాం కురు సత్యానయా సతామ్‌ | 
సంసారసారిణాం శంభో మంగలం సర్వదా తథా || 6 


య ఏనాం సాభిలాషో వై దృష్టా శుత్వాధవా భ*#*#వేత్‌ | తం 
హన్యాస్సుర్వుభూతేశ విజ్ఞప్తిరితి మేప్రభో || 7 


విష్ణువు ఇట్లు పలికెను - 


దేవదేవా!మహాదేవా!కరుణా సము[దా! హే ప్రభో! తండీ! ఈ 
జగత్తులన్నిటికీ నీవు తండివి. సతి తలి (3). మీరు సర్వదా 
సత్పురుషుల క్షేమము కొరకు, దుష్టుల న్మిగహము కొరకు లీలచే 
అవతరించెదరని సనాతనమగు వేదము వక్కాణించుచున్నది (4). 
హే హరా! చిక్కని నల్లని కాటుక వలె శ్యామ వర్ణముతో శోభిల్లు సతితో 
గూడి యున్న గౌరవరము గల నీవు, గౌరవర్తము గల లక్ష్మితో 
శ్యామవర్తముగల నేను వలా, శోభిల్లు చున్నావు (5). హే శంభో! నీవు 
దేవతలలో, మరియు మానవులలో గల సతురుషులను ఈ 
సతీదేవితో గూడి రక్షింపుము. ఈ సంసారములో సారభూతులగు 
సతురుషలకు సర్వదా మంగళము గలుగు గాక! (6). హే 
సర్వభూతేశ్వరా! ఈమెను ఎవరైతే అభిలాషతో చూచునో,వానిని నీవు 
సంహరింపుము. ఇది నా విన్నపము (7). 


[బహూూవాచ | 


ఇతి [శుత్వా వచో విష్తోర్విహనస్య పరమేశ్వరః | ఏవమస్వితి సర్వజ్ఞః 
(ప్రోవాచ మధుసూదనమ్‌ || 8 


స్వస్థానం హరిరాగత్య సిత ఆసీన్మునీశ్వర | ఉత్సువం కారయామాన 
జుగోప చరితం చ తత్‌ ||9 


అహం దేవీం సమాగత్య గృహ్యక్తవిధినాఃభిలమ్‌ | అగ్నికార్యం 
యధోద్దిష్టమకార్షం చ సువిస్తరమ్‌ || 10 


తతశివా శివైశ్రెవ యథావిధి ప్రహృష్టవత్‌ | ఆగ్నేః ప్రదక్షిణం చవే 
మదాచార్య ద్విజాజయా || 11 


(బహ్మ ఇట్లు పలికెను - 


విష్ణువు యొక్క ఈ మాటను విని సర్వజుడగు పరమేశ్వరుడు 
నవ్వి,'అటులనేో అగుగాక!' అని మధు సూదనునితో పలికెను (8). ఓ 
మహర్తీ! అపుడు విష్ణువు తన స్థానమునకు తిరిగి వచ్చి, ఉత్సువమును 
చేయించెను. మరియు ఆ వృత్తాంతమును రహస్యముగా నుంచెను 
(9). నేను గృహ్య సూతములో చెప్పిన విధముగా హూమాది 
కార్వములనన్నిటినీ విస్తారముగా యథావిధిగా సతిశివులచే 
చేయించితిని (10). అపుడు సతిశివలు ఆనందించి, ఆచార్యుడనగు 
నేను, మరియు ఇతర [బాహ్మణులు ఆజ్ఞాపించగా యథావిధిగా అగ్ని 
(పదక్షిణమును చెరిసి (11). 


తదా మహూత్సవస్తతాద్బుతోభూది$ జసత్తమ | సర్వేషాం సుఖదం 
వాద్యం గీతనత్యు పురస్సరమ్‌ || 12 


తదానీ మదుతం తత చరితం సమభూదితి | సువిసయకరం తాత 
తచ్చృణు త్వం వదామి తే || 13 


దుర్‌ జేయా శాంభవీ మాయా తయా సంమోహితం జగత్‌ | 
సచరాచరమత్యంతం స దేవాసురమానుషమ్‌ || 14 


యోహం శంభుం మోహయితుం ప్రరై చుం కపకశకైునహ | మాంచతం 
శంకరస్తాత మోహయా మాన లీలయా || 15 


ఓ ద్విజ(శేషా! అపుడచట అద్భుతమగు మహోత్సవము ప్రవర్తిల్తెను. 
దానిలోని వాద్యములు, గీతములు, నృత్యములు సర్వులకు 
సుఖమును కలిగించెను (12). అపుడచట అత్యాశృర్యకమైన 
అద్భుత వృత్తాంతము ఘటిల్లను వత్సా! దానిని నీకు చెప్పెదను 
వినుము (13). శంభు మాయను తెలియట మిక్కిలి కష్టము. ఆ 
మాయ చే జగత్తు పూర్తిగా మోహింపబడి యున్నది. దేవతలు, 
రాక్షసులు, మనుష్యులుతో సహా చరాచరజగత్తు ఆ మాయచే మిక్కిలి 
మోహమును చెందియున్నది (14). పూర్వము నేను కపటో 
పాయముచే శంభుని మోహింపజేయ గోరితిని. వత్సా! అట్టి నన్ను 
శంకరుడు అవలీలగా మోహింపజేసెను (15). 


ఇచ్చేత్పురాపకారం యస తసైశిష్యవ భ*#**వేదువమ్‌ | ఇతి 
మత్వాపకారం నో కుర్యాదన్యన్య పూరుషః || 16 


(పదక్షిణాం ప్రకుర్వంత్యా వహ్నే సృతా$ః పదద్వయమ్‌ | ఆవిర్ప 
భూవ వసనాత్తద దాక్ష మహం మునే || 17 


మదనా విష్టచే తాశ్వ భూత్వాంగాని వృలోకయమ్‌ | అహం సత్తా 
ద్విజ(శేష్ట శివమాయా విమోహితః || 18 


యథా యథధాహం రమ్యాణీ వక్షమంగాని కౌతుకాత్‌ | న్యా బభూవ 
సంహృష్టః కామారో హి తథా తథా || 19 


ఇతరులకు ఎవరు అపకారమును తలబెష్టెదరో, అది వారికే జరుగుట 
నిశృయము. ఈ సత్యము నారింగి మానవుడు ఇతరులకు 
అపకారమును చేయరాదు (16). ఓమహర్తీ! సతీదేవి అగ్నికి 
పదక్షిమమును చేయు చుండగా చీర తొలగి ఆమె పాదములు రెండు 
కనబడ బొచ్చివని. నేను వాటిని చూచితిని (17). ఓ ద్విజ 

శేషా! శివమాయచే విమోహితుడనైన నేను మన్మథునిచే 
ఆవేశింపబడిన మనస్సు గలవాడనై సతీదేవి యొక్క అంగములను 
చూచితిని (18). నేను సతీదేవి యొక్క అంగములను హర్షముతో 
ఉత్కంఠతో చూచు చుండగా, నాలోని కామవేదన అధికము 
కొడొచ్చను (19). 


అహమేవం తథా దృష్ట్వా దక్షజాం చ పతివతామ్‌ | స్మరావిష్టమనా 
వక్త్రం దుష్టకామో5భవం మునే || 20 


న శంభోర్లజ్ఞయా వ్యక్తం ప్రత్యక్షం చ విలోకితమ్‌ | నచ సా లజ్ఞ 
యావిష్టా కరోతి పకటం ముఖమ్‌ || 21 


తతస్తద్దర్శనారాయ సదుపాయం విచారయన్‌ | ధూమ ఘోరేణ 
కామార్తో5కకార్తం తచ్చ తతః పరమ్‌ || 22 


ఆ(ర్లేంధనాని భూరీణి క్షిప్వా తతత విభావసౌ | స్వల్పాజ్యాహుతి 
విన్యాసా దార్ల ద్రవ్వోదృవస్తథా || 23 


ఓ మహరీ! పతివతయగు దాక్షాయణిని నేను ఈ తీరున చూచి 
మన్మధథునిచే ఆవేశింపబడిన మనస్సు గలవాడనై ఆమె ముఖమును 
చూడగోరితిని (20). నేను సిగుచే శంభుని ముఖమును ప్రత్యక్ష ముగా 
చూడలేదు. ఆమె సిగుచే తన ముఖమును కనబడ కుండునట్లు 
కప్పుకొని యుండెను (21). ఆమె ముఖమును చూచె మంచి 
ఉపాయమును గూర్చి నేను ఆలోచించితిని. ఘోరమగు 
పాపప్రభావముచే నేను కామ పీడితుడనై అపుడొక పనిని చేసితిని 
(22). అచట అగ్ని యందు పచ్చి కరలను అధికముగను, 
ఆజ్యాహుతిని అల్పుముగను వేసి తడి [దవ్యము అధికముగ 
నుండునట్లు చేసితిని (23). 


పాదుర్పూతస్తతో ధూమో భూయాంస్తత సమంతతః | తాదృగ్‌ యేన 
తమో భూతం వేది భూమిలవినిర్మితమ్‌ || 24 


తతో ధూమాకులే నేత్రే మహేశః పరమేశ్వరః | హస్తాభ్యాం 
ఛాదయామాస బహులీలాకరః ప్రభుః || 25 


తతో వ్యస్తం సముత్‌క్షి ప సతీవక్రమహం మునే | అవేక్షం కిల 
కామార్తః (ప్రహృ్నానాంతరాత్మనా || 26 


మహుర్ముహు రహం తాత పశ్యామి స్మ సతీముఖమ్‌ | అధేందియ 
వికారం చ (|పాప్తవానస్మి నో5వశః || 27 


అపుడు అచట అంతటా పొగ అధికముగా వ్యాపించి, వేది సమీప 
భూమి అంతయూ చీకటి నిండినట్లు ఆయెను (24). అపుడు 
పరమేశ్వరుడగు మహేశ్వరుడు పొగతో నిండిన కళను రెండు 
చేతులతో ముసుకొనెను. ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును 
గదా!(25). ఓ మహర్షీ! అపుడు నేను వ్యస్తమును పైకి తిసి సతీ దేవి 
ముఖమును సంతోషముతో నిండిన మనస్సు గలవాడనై చూచి కామ 


పీడిత్సుడనైతిని (26). వత్సా! నేను సతీదేవి ముఖమును అనేక 
పర్యాయములు చూచి ఇందియ వికారమును పాందితిని. నా ముస్స్ఫు 
నా వశములో లేకుండెను (27). 


మమ రేతః పచస్కంద తతస్తద్విక్షణ్యాదుతమ్‌ | చతుర్చిందు 
మితం భూమౌ తుషారచయసంనిభమ్‌ || 28 


తతో5హం శంకితో మౌనీ తత్‌ క్షణం విస్మితో మునే | ఆచ్చాదయే 
స్మతదేతో యథా కశ్చిద్చుభోధన || 29 


అథ తదృుగవాన్‌ శంభుర్‌ జ్ఞాత్వా దివ్యేన చక్షుషా | 
రేతో5వస్కందనాత్తస్య కోపాదేత దువాచ హ || 3౦ 


ఆమెను చూచుట వలన మంచు ముద్దవలె నున్న నాల్లు బిందువుల 
పరిమాణము గల నా రేతస్సు భూమిపై జారిపడెను (28). ఓ 

మహర్షీ! నేను ఆ క్షణములో విసయమును చెంది భయపడినవాడనై 
ఏమియూ మాటలాడకుండగా, ఆ రేతస్సును ఇతరులకు 
కానరాకుండునట్స్లు కప్పివేసితిని (29). అపుడు భగవాన్‌ శంభుడు 
దివ్యదృషిచే ఆ విషయమును తెలుసుకొనెను. రేతస్సేకము 
జరుగుటచే ఆయనకు చాల కోపము వచ్చెను. ఆయన ఇటు పలికెను 
(30). 


రుద ఉవాచ | 


కిమెతద్విహతం పాప త్వయా కర్మ విగర్గితమ్‌ | వివాహే మమ 
కాంతాయా వక్రం దృష్టం న రాగతః || 31 


త్వంవేత్సి శంకరేణతత్కర్మా జాతం న కించన | [తైలోకేకుపి 
నమేుజ్ఞాతం గూఢం తస్మాత్కంధం విధ || ౩2 


యత్కించి(త్తిషు లోకేషు జంగమం స్థావరం తథా | తస్యాహం 
మధ్యగో మూఢతైెలం యద్వుల్తి లాంతికమ్‌ || 33 


ఓరీ పాపీ! నీవిట్టి జుగుష్సితమగు కర్మను ఏల చేసితివి ?నీవు 
వివాహములో నా భార్య యొక్క ముఖమును అనురాగముతో 
చూడలేదు (31). శంకరునకు తెలియనిది ఏదియూ ఉండదని నీవు 
ఎరుంగుదువు. ముల్లోకములలో నైననూ నాకు తెలియని రహస్యము 
లేదు. హ విధే! ఇటు ఎల చెసితిఏ?(32). హేమూఢా! ఈ 
ముల్లోకములలో సమస్త చరాచర ప్రాణి సమూహములోపల నేను 
తెలలయందు త్రైలము వలె వ్యాపించి యున్నాను (33). 


[బహ్మూ వాచ | 


ఇత్యుక్త్వా పియవిషుర్మాం తదా విషువచస్మురమ్‌ | ఇయేష హంతుం 
(బహ్మాణం శూలముద్యమ్య శంకరః || 34 


శంభునోద్యమితే శూలే మాం చ హంతుం ద్విజోత్తమ | మరీచి 
పముఖాస్తే వై హాహాకారం చ చకిరే || 35 


తతో దేవగణాస్సర్వే మునయశ్చాఖిలాస్తథా | తుష్టువు శంకరం తత 
(ప్రజ్వలంతం భయంకరము || 36 


బహ్మ ఇట్లు పలికెను - 


విష్ణువు ప్రాయమైన వాడుగా గల శంకరుడు అపుడు ఇట్లు పలికి, 
విషువుమాటను స్మరించి, శూలమునెత్తి [బహ్మను సంహరింప 
నుద్యమించెను (34). హే ద్విజ[ేషా! శంభుడు శూలమునెతి నన్ను 
చంపుటకు సిదపడగా, మరీచి మొదలగు వారందరు 
హహాకారములను చేసిరి (35). అపుడు సర్వదేవగణములు, మునులు 
మరియు ఇతరులు అందరు, మండిపడుతూ భయంకరముగానున్న 
శంకరుని స్తుతెంచిరి (36). 


దేవా ఊచుః | 


దేవ దేవ మహాదేవ శరణా గతవత్సుల | బబహ్మాణం రక్ష రక్షేశ కృపాం 
కురు మహేశ్వర || 37 


జగతితా మహేశ త్వం జగన్మాతా సతీ మతా | హరిబహ్మాదయన్సుర్వే 
తవ దాసాస్సురప్రభో। | 38 


అద్బుతాక్పతి లీలస్త్వ్రం తవ మాయాదుతా ప్రభో | తయా 
విమోహితం సర్వం వినా త్వదృకి మీశ్వర || 39 


దేవతలు ఇట్లు పలికిరి - 


హే దేవదేవా! మహాదేవా! నీవు శరణుజొచ్చిన వారిని పేమతో 
రక్షించెదవు. ఈశ్వరా! [బహ్మను రక్షింపుము. మహేశ్వరా! దయను 
చూపుము (37). మహేశ్వరా! నీవు జగత్తునకు తండివి. సతీదేవి 
జగన్మాత. హే దేవ ప్రభో! హరిబహ్మాదులందరు నీకు దాసులు (38). 
నీ ఆకారము, నీ లీలలు అద్బుతమైనవి. హే ప్రభో! నీ మాయ 
అద్భుతమైనది. హే ఈశ్వరా! నీ భక్తి లేని వరినందరినీ ఆ మాయ 
మోహింపజేయును (39). 


(బహోవాచ | 


ఇతం బహుతరం దీనా నిరనా మునయశ్చ తే | తుష్టువుర్దేవదేోవేశం 
కోధావిష్టం మహేశ్వరమ్‌ || 40 


దక్షో మైవం మైవమితి పాణి ముద్యమ్యు శంకితః | వారయా మాస 
భూతేశం క్రి పమేత్వ$ పురోగతః || 41 


అధా(గే సంగతం వీక్ష్య తదా దక్షం మహేశ్వరః | (పత్యువాచా 
పియమిదం సంస్మరన్‌ |పార్గనాం హరేః || 42 


బహ్మ ఇట్లు పలికెను - 


కోధావేశమును పొందిన దేవదేవేశ్వరుడగు మహేశ్వరుని ఆ దేవతలు 
మరియు మునులు ఈ తీరున దీనముగా అనేక విధములుగా 
స్తుతించిరి (40). దక్షుడు భీతుడై వద్దు వద్దు అని పలుకుచూ 
వేగముగా ముందునకురికి చేతిని పట్టుకొని భూతనాథుడగు శివుని 


ఆపివేసెను (41). అపుడు మహేశ్వరుడు విష్ణువు యొక్క అభ్యర్హనను 
స్మరించి, ముందునకు వచ్చిన దక్షుని చూచి, ఆతనిని ఉదశించి ఈ 
అప్రియవచనములను పలికెను (42). 


మహేశ్వర ఉవాచ | 


విష్ణునా మే5తి భ*#*కేన యదిదానీ ముదీరితమ్‌ | మయాప్యంగీ 
కృతం కర్తుం తదిహైవ ప్రజాపతే || 43 


సతీం యస్యాభిలాషస్సన్‌ వీక్షేత వధ తం ప్రభో | ఇతి 
విషువచస్పత్వం విధిం హత్వా కరోమ్యహమ్‌ || 44 


సాభిలాషస్పతీం [బహ్మా కథం సమవలోకయత్‌ | అభవత్త్యక్తరేతాస్తు 
తతో హని కృతాగసమ్‌ || 45 


మహేశ్వరుడిట్లు పలికెను - 


ఓ ప్రజాపతి! నాకు గొప్ప భకుడగు విష్ణువు నాకు ఇంతకు ముందు 
చెప్పిన సలహాను ఆచరించుటకు నేను అంగీకరించితిని. కాన, నేనా 
సలహాను ఇపుడు అక్కడ ఆచరణలో పెట్టిదను (43). ఓ 

(ప్రభూ! సతిని కామనా దృష్టితో చూచు వానిని వధింపుమని విష్ణువు 
చెప్పియున్నాడు. నేను (బహ్మను వధించి ఆ మాటను సత్యము 
చేసెదను (44). బహ్మ సతీదోవిని కామ దృష్టితో ఎట్లు 
చూడగథినాడు? పెగా రేతస్థలనము కూడ జరిగినది గనుక, ఈ 
పాపిని సంహరించెను (45). 


[బహూూవాచ | 


ఇత్వుక్తవతి దేవేశే మహేశే కోధసంకులే | చకింపిరే జనాస్సుర్వే 
సదోవముని మానుషాః || 46 


హాహాకారో మహానాసీదౌ దాసీన్యం చ సర్వశః | అభూవం వికలో5తీవ 
తదాహం తద్విమోహకః || 47 


అథ విషు ర్మహూశాతి ప్రియః కార్య విచక్షణః | తమేవం వాదినం 
రుదం తుష్టావ ప్రణతస్సుదీః || 48 


స్తుత్వా చ వివిధైన్తో |తైశృంకరం భక్త వత్సులమ్‌ | ఇదమూచే 
వారయంస్తం క్షిప్రం భూత్వా పురస్పరః || 49 


(బహ్మ ఇట్లు పలికెను - 


దేవదేవుడగు మహేశ్వరుడు కోపముతో మండి పడుతూ ఇటు 
పలుకగానే దేవతలు, మునులు, ఇతరులు సర్వులు వణికి పోయిరి 
(46). గొప్ప హాహాకారము బయలు దేరెను. అందరు ఉదాసీనులై 
ఉండిరి. అపుడు నేనా ఘటనచే మోహితుడనై మిక్కిలి దుఃఖితుడనె 
యుంటిని (47). మహేశ్వరునకు మిక్కిలి ప్రియుడు, కార్యకుశలుడు, 
బుదిశాలి యగు విష్ణువు అపుడు ఈ విధముగా పలుకుచున్న 
రుదునికి నమస్కరించి స్తుతించెను (48). భక్తవత్సులుడగు శంకరుని 
వివిధన్తోతములచే స్తుతించి, విష్ణువు ముందునకు వేగముగా వచ్చి 
ఆ రుదుని వారించుచూ ఇట్లు పలికెను (49). 


విష్ణురువాచ | 


విధిం న జహి భూతేశ స్సష్టారం జగతాం ప్రభుమ్‌ | అయం 
శరణగస్తే5ద$ శరణా గతవత్సులః || 50 


అహం తే5తి ప్రియో భకో భక్తరాజ ఇతిరితః | విజ్ఞప్తిం హృది మే 
మత్త్వా కృపాంకురు మమోపరి || 51 


అన్యచ్చ శృణు మే నాథ వచనం హేతుగర్చితమ్‌ | తన్మనుష్వు 
మహాశాన కృపాం. కృతాః ముమోపర్‌ః || 52 


పజా[స్పృష్టుమయం శంభో [పాదూర్చుతశతుర్ను ఖః | అస్మిన్‌ హతే 
(ప్రజాస్సృష్టా నాస్త్వన్య$ః |పాకృతో5ధునా || 53 


విష్ణువు ఇట్లు పలికెను - 


భూతనాథా! సృష్టికర్త, జగతర్పభువు అగు బబహ్మను సంహరించవద్దు. 
ఈతడీనాడు నిన్ను శరణు పొందుచున్నాడు. నీవు శరణాగత 
వత్సలుడవు (50). నేను నీకు మిక్కిలి పీయమగు భక్తుడను. నాకు 
భక్తరాజు అను కీర్తి గలదు. నీవు నా విన్నపమును మన్నించి నాపె 
దయను చూపుము (51). హే నాథా! నేను యుక్తి యుక్త మగు 
మరియొక మాటను: చె పదను: వినముముుుచముహాశ (ఠా! నవు నామె 
దయచేసి నా మాటను మన్నింపుము (52). హే శంభో! ఈ నాల్లు 
మోముల (బహ్మ పజలను సృష్టంచుటకే ఆవిర్పవించినాడు. 
ఈయనను సంహరించినచో మరియొక సృష్టికర ఉండడు. మరియొక 
సృష్టికర్తను నీవిదివరలో సృష్టించలేదు (53). 


సృష్ట ప్రత్యంతకర్మాణీ కరిష్యామః పునః పునః | తయో దేవా వయం 
నాథ శనివరూప త్వదాజ్ఞయా || 54 


ఏతస్మిన్నిహతే శంభో కన్వుత్కర్శ కరిష్యతి | తస్మాన్న వధ్యో భవతా 
సృష్టికృల్ల్ణయకృద్విభో || 55 


అనేనైవ సతీ కన్యా దక్షస్య చ శివా విభో | సదుపాయేన వె భార్యా 
భవదర్దె ప్రకల్పితా || 56 


కూ నాధా! శివరూపములో నున్న నీ ఆజ్జిచే మనము తిమూర్తులము 
సృష్టస్రితిలయ కర్మలను మరల మరల చేయు చుందుము (54). హే 
శంభో! ఈ [బహ్మను సంహరించినచో, ఆ సృష్టికర్మను ఎవరు 
చేసెదరు? హే లయకర్తా! హే ప్రభో! కావున నీవు సృష్టి కర యగు 
ఈతనిని సంహరించవలదు (55). దక్షుని కుమార్తె యగు సతీదేవి 
రూపములో నున్న ఉమా దేవిని, హే ప్రభో! ఈతడే మంచి 
ఉపాయముతో నీకు భార్య అగునట్లు వ్యవస్థను చేసినాడు (56). 


[బహూూవాచ | 


ఇత్యాకర్ష్య మహేశస్తు విజ్ఞప్తిం విష్ణునా కృతా మ్‌ | 
పఏతువాచాలభీలాంస్తాంశ శావయంశ) దృథవతః || 57 


(బహ్మ ఇట్లు పలికెను - 


దృఢమగు వతము గల మహేశ్వరుడు విష్ణువు చేసిన ఈ 
విన్నపమును విని, వారందరికి వినపడునటుగా, పఏత్యుతరమును 
ఇట్లు చెప్పెను (57). 


మహేశ ఉనాచ | 


దేవదేవ రమెశాన వితో మత్‌ర్పాణవల్లభ | న నివర్తయ మాం తాత 
వధాదస్య ఖలస్త్వ్వయమ్‌ || 58 


పూరయిష్యామి విజ్ఞప్తిం పూర్వం తేంగీకృతం మయా | మహాపాపకరం 
దుష్టం హన్మ్యానం చతురాననమ్‌ || 59 


అహమేవ (ప్రజాస్సుక్ష్యై సర్వాస్తి రచరా అపి |అన్యం (సక్ష్య 
సృష్టకరమథ వాహం స్వతేజసా || 60 


హత్వనం విధిమేవాహం స్వపణం పూరయన్‌ కృతమ్‌ | సష్టారమేకం 
(సక్షామి న నివారయ మేశ మామ్‌ || 61 


మహిశ్వరుడిట్లు పలికెను - 


హే దేవదేవా! రమాపతీ ! విష్ణూ! నీవు నాకు పాణములవలె 
పియుడవు. వత్సా! నేనీతనిని సంహరింపబోగా నీవు నన్ను 
నివారించవద్దు. ఈతడు దుష్టుడు (58). పూర్వము నీవు చేసిన 
విన్నపమును నేను అంగీకరించితిని. దానిని ఇప్పుడు పూర్తిచెసెదను 
మహాపాపమును చేసినవాడు, దుష్టుడు, నాలు ముఖములు గలవాడు 
అగు ఈ [బహ్మను నేను సంహరించెదను (59). సావర 
జంగమాత్మకమగు సర్వ|పాణులను నన సృషించాదను. లేదా, నా 
శక్తిచే మరియొక సృష్టకర్తను నేను సృష్టంచెదను (60). ఈ [బహ్మను 
సంహరించి, నేను చెసిన శపథమును పూర్తిచేసి, మరియొక 
సృష్టికర్తను సృజించెదను. ఓ లక్షీ పతీ! నీవు నన్ను 
నివారించకుము (61). 


[బహూూవాచ | 


ఇతి తస్య వచశ్‌ర్భుత్వా గిరీశస్యాహ చాచ్యుతః | స్మిత (పభిన్న 
హృదయః పునర్మైవ మితీరయన్‌ || 62 


బహ్మ ఇట్లు పలికెను - 


గిరీశుని ఈ మాటను విని, చిరునవ్వుతో ప్రకటమైన 
కరుణాహృదయము గల అచ్యుతుడు 'వద్వు' అని మరల పలుకుచూ, 
ఇట్లనాను (62). 


అచ్యుత ఉవాచ | 


(పతిజాపూరణం యోగ్యం పరస్మిన్‌ పురుషెంస్తివై | విచారయస్వు 
వధ్యేశ భవత్యాత్మని న ప్రభో || 63 


తయో దేవా వయం శంభో త్వదాత్మానః పరా నహి | ఏకరూపాన 
భిన్నాశ తత్త్వ తస్సువిచారయ || 64 


తతస్తద్వచనం శ్రుత్వా విషోన్స్వాతి పియన్వనః | శంభురూచే 
పునస్తం వై ఖ్యాపయన్నాత్మనో గతిమ్‌ || 65 


అచ్యుతుడు ఇట్లు పలికెను - 


పరమ పురుషుడవగు నీవు ప్రతిజ్ఞను చెల్లించు కొనుట యోగ్యమైన 
విషయమే. కాని, నీవు విచారించుము. హే ప్రభూ! ఈశ్వరా! తనను 
తాను వధించు కొనుట తగదు (63). హే శంభో! మనము 
తెమూర్తలము నీ స్వరూపులము గాన వేర్వేరు గాదు. మన 
స్వరూపము ఒక్కటి. ఈ తత్త్వమును నీవు విచారించుము (64). 
మిక్కిలి ప్రియుడగు విష్ణువు యొక్క ఆ మాటను విని అపుడా శంభుడు 
ఆత్మ స్వరూపమును ప్రకటింప చేయదలచి మరల ఆతనితో 
నిట్లనాను (65). 


శంభురువాచ | 


హే విషో సర్వభ*ిశిక్తేశ కథమాత్తా విధిర్మమ | లక్ష్యతే భిన్న 
ఏవాయం ప్రత్యక్రేణాగతపస్ప్రైతః || 66 


శంభువు ఇట్లు పలికెను - 


హే విష్తో! నీవ భకులందరిలో [శేషుడవ. [బబహ్మ నాకు ఆత్మ ఎటు 
అగును? ఈతడు నా కంజె భిన్నముగా ఎదురుగ నిలబడి 
పత్యక్షముగ కనబడు చున్నాడు గదా! (66). 


[బహూూవాచ | 


ఇతాాజ్ఞపో మహేశేన సర్వేషాం పురతస్తదా | ఇదమూచే మహాదేవం 
తోషయన్‌ గరుడధ్వజః || 67 


(బహ్మ ఇట్లు పలికెను - 


మహాశ్వరునిచ ఇట్లు ఆజ్ఞాపించబడిన, గరుడ ధ్వజుడు విష్ణువు 
మహాదేవుని సంతోషపెట్టుచున్నవాడై అపుడు అందరి యదుట ఇట్లు 
పలికెను. 


విష్ణురువాచ | 


న బ్రహ్మ భవతో భిన్నో న త్వం తస్మాత్సుదాశివ | న వాహం భవతో 
భిన్నో న మత్త్వం పరమేశ్వర || 68 


సర్వం జానాసి సర్వ పరమేశ సదాశివ | మన్నుఖాదభఖీలాన్సర్వం 
సంశావయితుమిచ్చసి || 69 


త్వదాజ్ఞాయా వదామీశ సృణ్వుంతు నిఖిలాస్సురాః | 
మునయశ్చాపరేశెవం తత్త్వం సంధార్య స్వం మనః || 70 


(ప్రధానస్వాప్రధానస్య భాగా భాగస్వ రూపిణః | జ్యోతిరయస్య భాగాస్తే 
వయం దేవాః ప్రభ్యోస్తయః || 71 


విష్ణువు ఇట్లు పలికెను - 


ఓ సదాశివా! బబహ్మ నీకంకు వేరుగాదు. నీవు ఆతని కంకు వేరు గాదు. 
మరియు, నేను నీకంకు వేరు గాదు. ఓ పరమేశ్వరా! నీవు నాకంకు 
వేరు గాదు (68). హేసర్వజ్ఞా! పరమేశా! సదాశివా! నీకంతయూ 
తెలియును. నీవు నా నోటిగుండా అందరికీ సర్వమును వినిపించ 
గోరుచున్నావు (69). ఈశా! నీ ఆజ్ఞచే శివతత్త్వమును నిలకడ అయిన 
మనస్సుతో చెప్పు చున్నాను. నర్వదేవతలు, మునులు, ఇతరులు 
వినెదరు గాక!(70). నీవు ప్రకృతి స్వరూపుడవు. పకృతికి 
అతితుడవు. లోకములో భిన్నముగా కనబడే సర్వము నీవే. కాని 
నీయందు భేదము లేదు. మనము (తిమూర్తులము జ్యోతిరయుడగు 
నివుని అంశములెన దెవతలము (71). 


కస్త్వం కోహం చ కో బబహ్మా తవైవ పరమాత్మనః | అంశృతయమిదం 
భిన్నం సృష్టస్టిత్యంతకారణమ్‌ || 72 


చింతయస్వాత్మ నాత్మానం నస్వలీలా ధృతా విగ్రహః | ఏకస్త్వం [బహ 
సగుణో హ్యంశ భూతా వయం |తయః || 73 


9ిరో [గీవాది భేదేన యథ్రెకసైశవ్యవ వర్షణః | అంగాని తేతథేశస్య 
తస్య భాగతయం హర || 74 


యజ్షోతిరభం స్వపురం పురాణం కూటసపమవ్యక్త మనంత రూపమ్‌ | 


నిత్యం చ దీర్హాది విశేషణాదా$ః హీనం శివస్త్వం తత ఏవ సర్వమ్‌ || 
75 


నీవెవరు?నేనెవరు? బహ్మ ఎవరు? పరమాత్మయగు నీ మూడు 
అంశములు స్పృష్టిస్టితిలయ నిర్వహణ కొరకై మూడు రూపములతో 
వేర్వేరుగా భాసించుచున్నవి (72). నీ స్వరూపమును నీవే విచారణ 
చేయుము. నీవు నీ లీలచే దేహమును ధరించి యున్నావు. అద్వయ 
[బహ్మవు నీవే. సగుణ (బహ్మవు నీవే. మేము ముగ్గురము నీ అంశలమై 
యున్నాము. (73). ఒకే దేహమునందు శిరస్సు, మెడ ఇత్యాది 
అంగములు వేర్వేరుగా నున్నవి. హే హరా! అటులనే మేము 


ముగ్గురము శివుని మూడు అంగములుగా నున్నాము (74). అగ్ని, 
మేఘము నీ నివాస స్థానములు. నీవు సనాతనుడవు. వికార 
రహితుడవు. అవ్యక్రుడవు. నీకు అనంతరూపములు గలవు. నీవు 
నిత్యుడవు. నీయందు దీర్తము మొదలగు విశేషణములు లేవు. నీవు 
నివుడవు. సర్వము నీ నుండియే ఉదృవించినది (75). 


[బహూూవాచ | 


ఏత్యచ్చుత్వా వచస్తస మహాదేవో మునీశ్వర | బభూవ 
సుప్రసన్నశృన జఘాన సన మాం తతః || 76 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
ద్వితీయే సతిఖండే సతీ వివాహ శివలీలా వర్ణనం నామ 
ఏకోనవింశోఃధాాయః (19). 


(బహ్మ ఇట్లు పలికెను - 


ఓ మహర్షి! మహాదేవుడు అతని ఈ మటలను విని మిక్కిలి 
పసన్నుడాయిను. మరియు ఆయన అపుడు నన్ను సంహరించలేదు 
(76). 


శీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద సంహితయందు 
రెండవది యగు సతిఖండములో సతీవివాహ శివలీలా వర్షనమనే 
పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19). 


